అథ సప్తవింశో5 ధ్యాయః 
దక్షయజ్ఞ ప్రారంభము 
[బహ్మూవాచ | 


ఏకదా తు మునే తేన యజ్ఞః పారంభితో మహాన్‌ |తతాహూతాస్తదా 
సర్వే దీక్షితేన సురరయః || 1 


మహర్షియా5భిలాస్తుత నిర్ధరాశ్వ సమాగతాః | యద్యజ్ఞకరణార్గం హి 
నివమాయావిమోహితాః || 2 


అగస్త్యః కశ్యపో5(తెశ్చ వామదేవస్తథా భృగుః | దథిచిర్చగవాన్‌ వ్యాసో 
భారద్వాబో5థ గౌతమః || 3 


మెలః పరాశరో గగ్గో భాగవః కకుపసితః | సుమంతు(తికకంకాశ్చ 
వెశంపాయన ఏవ చ || 4 


బహ్మ ఇట్లు పలికెను - 


ఓ మహర్షి! ఒకప్పుడు ఆ దక్షుడు గొప్ప యజ్ఞమునారంభించెను. ఆ 
యజ్ఞమునకు దిక్షితుడైన దక్షుడు దేవతలను, బుషులను 
ఆహ్వానించెను (1). మహర్తులు, దేవతలు అందరు శివమాయచే 
మోహితులై ఆతని యజ్ఞమును చయించుటకు అచటికి విచ్చౌసిరి 
(2). అగసుడు, కశ్యపుడు, అతి, వామదేవుడు, భృగువు, దథిచి, 
వ్యాస భగవానుడు, భారద్వాజుడు, గౌతముడు (3), పైలుడు, 
పరాశరుడు, గర్హుడు, భార్గవుడు, కకుపుడు, సితుడు, సుమంతుడు, 
తెకుడు, కంకుడు, మరియు వైశంపాయనుడు విచ్చసిరి (4). 


ఏతే చాన్యే చ బహవో మునయో హర్షితా యయుః | మమ పృతస్య 
దక్షస్య సదారాస్ససుతా మఖమ్‌ || 5 


తథా సర్వే సురగణా లోకపాలా మహోదయాః | తథోపనిర్తరాస్సర్వే 
స్వవాహన బలాన్వితాః || 6 


సత్యలోకాత్సుమానీతో నుతో5హం విశ్వకారకః | స సుతస్సుపరివారో 
మూర్తవేదాది సంయుతః || 7 


వెకుంఠాచ్చ తథా విష్ణుసంపార్డ; వివిధా దరాత | సపార్త 
దపరీవారస్పమానితో మఖం ప్రతి || 8 


నా కుమారుడగు దక్షుని యజ్ఞమునకు వీరేగాక ఇంకా ఎందరో 
మహర్తులు తమ భార్య పిలలతో ఆనందముగా విచేసిరి (5). 
మరియు, సర్వదేవగణములు, మహాత్ములగు లోకపాలురు, సర్వ 
ఉపదేవగణములు తమ వాహనముతో, సైన్యములతో కూడి విచేసిరి 
(6). జగతృష్టనగు నన్ను స్తుతించి సత్యలోకమునుండి తీసుకొని 
వళిరి. నేను నా కుమారులతో, పరివారముతో, మరియు 
మూర్తీభవించిన వేదశ్శాస్తములతో గూడి వెళితిని (7). మరియు, 
వెకుంఠరము నుండి విష్ణువును ప్రార్డించి గొపు ఆదరముతో దోడ్కొని 
వచ్చిరి. ఆయన ఆ యజ్ఞమునకు తన భక్తులతో, పరివారముతో గూడి 
విచ్చసెను (8). 


ఏవమన్యో సమాయాతా దక్షయజ్ఞం విమోహితాః | సత్కృతా స్తన 
దక్షేన సర్వే తే హి దురాత్మనా || 9 


భవనాని మహారాణి సుపభాణి మహాంతి చ | త్వా కృతాని దివ్యాని 
తేభ్యో దత్తాని తేన వై || 10 

తేషు సర్వేషు ధిషేష యథా యోగ్యం చ సంస్తితాః | సన్మానితా 
అరాజంస్తే సకలా విష్ణునా మయా || 11 


వర్తమానే మహాయజే తీర్దే కనఖలే తదా | బుత్విజశ కృతా స్తేన 
భృగాషదా$శ)ఎ తపోధనాః || 12 


అధితా స్వయం విష్తుస్సహ సర్వమరుధణః | అహం త।తా5భవం 
(బహ్మా తయిీఐధి నిదర్శకః || 13 


వీరే గాక, ఇంకనూ చాల మంది మోహితులై దక్షయజ్ఞమునకు 
వచ్చిరి. దుష్టుడగు దక్షుడు వారినందరినీ సత్కరించెను (9). 
విశ్వకర్మ మిక్కిలి విలువైన, గొప్పగా ప్రకాశించే మహాదివ్య 
భవనములను నిర్మించి యుండెను. దక్షుడు వారందరికీ వాటిలో 
మకామునిచ్చౌను (10). ఆ భవనములన్నింటియందు యోగ్యతనను 
సరించి అందరు నివసించిరి. నేను, విష్ణువు కూడ అచట 
నివసింతిమి. అందరికీ సన్మానము చేయబడెను. వారందరు చక్కగా 
పకాశించిరి (11). అపుడు కనఖల తీరమునందు జరిగిన ఆ 
మహాయజ్ఞములో దక్షుడు భృగువు మొదలగు తపశ్శాలురను 
బుత్విక్కులుగా నియమించెను (12). విమువు 
మరుధణములన్నింటితో గూడి స్వయముగా ఆ యజ్ఞమునకు 
అధ్యక్షుడు గా నుండెను. నేను (బహ్మన్‌ ఆ యజ్ఞములో వేద విధిని 
వివరిస్తూ నడిపించితెని (13). 


తథైవ సర్వదిక్చాలా ద్వారపాలాశ రక్షకాః | సాయుధాస్సుపరీవారాః 
కుతూహల కరాస్సుదా || 14 


ఉపతస్రే స్వయం యజ్ఞసురూపస్తన్య చాధ్వరే | సర్వే 
మహామునిశేష్టా స్వః యం వేదధరా5భవన్‌ || 15 


తనూన పాదపి నిజం చ[కే రూపం సహ(సశః | హవిషాం గహణాయాశు 
తస్మిన్‌ యజ్లే మహోత్సువే || 16 


అష్టాశితి సహసాణి జుహ్వతి సహ బుత్విజః | ఉధాతారశ్చ తుష్షప్సి 
సహసాణీ సురర్ధయః || 17 


సర్వదికాలకులు ఆయుధములను ధరించి పరివారసమేతముగా 
ద్వారపాలకుల సానమునందు నిలబడి రక్షణనొసంగిరి. ఆ దృశ్యము 
చాల కుతూహలమును కలిగించెను (14). సుందరాకారుడగు 
యజ్ఞాడు ఆ దక్షుని యజ్ఞములో స్వయముగా హాజరయ్యును. 
మహాముని శేషులందరు స్వయముగా వేదోక్త కర్మలను నిర్వహించిరి 
(15). అగ్ని తన వేయి రూపములతో హవిస్సును స్వీకరించుటకి ఆ 


యజమహోత్సువములో వెనువెంటనే ఉపస్టితుడాయెను (16). 
పద్దనిమిదివేల మంది బముత్విక్కులు హూమమును చేసిరి. అరవై 
నాలుగు వేల దేవర్లులు ఉధాతృసానముల నలంకరించిరి (17). 


అధ్వర్యవోకథ హూతారస్తావంతో నారదాదయః | సప్తర్రయస్సృమా 
గాధాః కుర్వంతి స్మ పృథక్‌ పృథక్‌ || 18 


గంధర్వవిద్యాథధర సిదసంఘానాదిత్య సంఘాన్‌ సగణాన్‌ సయజ్ఞాన్‌ | 


సంఖ్యావరాన్నా గచరాన్‌ సమస్తాన్‌ వ(వే స దక్షో హి మహాధ్య్వరే స్వే || 
19 


ద్విజర్సి రాజర్థి సురర్ధి సంఘా నృపాసృమితా స్సచివాస్ససైన్యాః | 
వసుపముఖ్యూూ గణదేవతాశ్చ సర్వే వృతాస్తేన మఖోపవేత్రా।। 10 


అంతే సంఖ్యలో అధ్వర్వులు, హోతలు ఉపస్టితులరి. నారదాది 
బుషులు, మరియు సప్తవర్తులు వేర్వేరుగా గాధలను వినిపించిరి 
(18). ఆ దక్షుడు తన మహాయజ్ఞములో గంధర్వులను, 
విద్యాధరులను, సిద సంఘములను, ద్వాదశా దిత్యులను, 
అసంఖ్యాకములగు నాగులను వారివారి గణములతో యజ్ఞములతో 
సహా బుత్విక్కులు గా వరణము చేసెను (19). ఆ యజ్ఞములో 
యజమానియగు దక్షుడు దిజరులను, రాజర్తులను, దేవర్తులను, 
మిత్రులతో మంతులతో సైన్యములతో గూడియున్న రాజులను, 
వసువులను, గణ దేవతలను అందరినీ వరణము చేసెను (20). 


దీకాయుక్తస్తదా దక్షః కృతకాతుకమంగలః | భార్యయా సహితో రేజే 
కృతస్వస్త్యయనో భృశమ్‌ .| 21 


తస్మిన్‌ యజ్లే వృతశ్శంభుర్న దక్షేణ దురాత్మనా | కపాలీతి 
వినిగ్సిత తస్య యజ్ఞార్హతా న హి || 22 


కపాలి భార్యేతి సతీ దయితా స్వసుతాపి చ | నాహూతా యజ్ఞవిషయే 
దక్షేణా గుణదర్శినా || 23 


ఏవం ప్రవర్తమానో హి దక్షయజైే మహోత్సువే | 
స్వకార్యలగ్నాస్త్నతాసన్‌ 


సర్వే తేక ధ్వరసంమతాః || 24 


ఏతస్మిన్నంతరే5దృష్టా తత చై శంకరప్రభుమ్‌ | పపోద్విగ్న 
మాననశ్ళెవో దధీచో వాక్యమ।బవీత్‌ || 25 


దీక్షితుడై, రకాబంధనోతృవమును నిర్వర్తించి, స్వస్తి 
పుణ్యాహవాచనమును చేసిన దక్షుడు భార్యతో గూడి ఆ సమయములో 
మిక్కిలి ప్రకాశించెను (21). శంభుడు కపాలధారి గనుక, ఆయనకు 
యజ్ఞారత లేదని నిశ్చయించి, దురాత్ముడగు దక్షుడు ఆ 
యజ్ఞమునందు శివుని ఆహ్వానించలేదు (22). డోషదర్శియగు 
దక్షుడు, సతి తన కుమారైయే అయిననూ, కపాలధారి యొక్క భార్య 
అను కారణముచే యజ్ఞమునకు ఆహ్వానించలేదు (23). ఈ 
విధముగా దక్షయజమహూత)వము కొనసాగుచుండెను. 
యజనియుకులెన వారందరు తమ తమ కార్యములయందు 
నిమగ్నులెరి (24). ఇంతలో శివభకుడగుదధీచుడు అచట శంకర 
(ప్రభువు కానారాక పోవుటచే ఉద్వోేగముతో నిండిన మనస్సు గలవాడై 
ఇట్లు పలికెను (25). 


దథిచ ఉవాచ | 


సర్వే శృణుత మద్వాక్యం దేవర్షి ప్రముఖా ముదా | కస్మాన్నై 
వాగతశ్శంభు రస్కిన్‌ యజ్లే మహోత్సువే || 26 


ఏతే సురేశా మునయో మహత్తరాః సలోకపాలాశ్చ సమాగతా హి | 


తథాపి యజ్ఞస్తు న శోభ*ళ*తే భృశం పినాకినా తేన మహాత్మనా వినా 
|| 27 


యేనవ సర్వాణ్యపి మంగలాని భవంతి శంసన్తి మహావిపశిితః | 


నో5సౌ న దృష్టోషోత పుమాన్‌ పురాణో వృషధ్వజో నీలగలః పరేశః || 
28 


దదీచుడు ఇట్లు పలికెను - 


దేవ ప్రముఖులారా! బుషి ప్రముఖులారా! మీరందరు నా మాటను 
ఆనందముతో వినుడు. ఈ యజముహోత్సవమునందు శంభుడు 
ఏల రాలేదు?(26) ఈ దేవ ప్రభువులు, గొప్ప మునులు, లోకపాలురు 
కూడ వచ్చినారు గదా! కాని మహాత్తుడగు ఆ పినాకి లేనిదే ఈ 
యజ్ఞము అధికముగా శోభించుటలేదు (27). మంగళములన్నియు 
ఎవని వలన కలుగునవి గొప్ప విద్వాంసులు చాపెదరో, అట్టి ఆ 
పురాణ పురుషుడు, వృషధ్వజుడు,నీలకంరుడు అగు పరమేశ్వరుడు 
ఇచట కానరాలేదు (28). 


అమంగలాన్యేవ చ మంగలాని భవంతి యేనాధిగతాని దక్ష | 
తెపంచకేనాప్యథ మంగలాని భవంతి సద్యః పరతః పురాణి || 


తస్మాతఃయవ కర్తవ్య మహ్వానం పరమేగితుః | త్వరితం [బహ్మాణా 
వాపి విష్ణునా ప్రభవిష్లునా || ౩౦ 


ఇం(దేణ లోకపాలైశ్చ ద్విజైెసి)దై స్నహాధునా | 
సర్వథా55నయనీయో5సౌ శంకరో యజ్ఞపూర్తయే || 31 


సర్వైరృవద్పిరంతవ్యం య।త దేవో మహేశ్వరః | దాక్రాయణ్యా సమం 
గంభుమానయధ్వం త్వరాన్వితాః || 32 


ఓ దక్షా! ఎవ్వనిచే స్వీకరింపబడిన అమంగళములు కూడా 
మంగళములగునో, అట్టి శివుడు తన పదిహేను నేతములతో చూడగా 
మహానగరములైననూ వెంటన మంగళమయములగును (29). 
కావున, నీవు స్వయముగా పరమేశ్వరుని ఆహ్వానించవలను. లేదా, 
బహ్మచె గాని, నర్వ సమర్హుడగు విష్ణువుచె గాని వెంటన 
ఆహ్వానింపజేయుము (30). యజ్ఞసిద్రికొరకై ఇప్పుడు ఇందుడుగాని, 
లోకపాలురు గాని, విపులుగాని, సిద్దులుగాని ఆ శంకరుని తప్పుని 


సరిగా తోడ్కోని రావలెను (31). మహేశ్వర దేవుడు ఉన్న చోటికి 
మీరందరు వెళుడు. సతీ దేవితో సహా శంభుని వెనువెంటనే తోడ్కొని 
రండు (32). 


తేన సర్వం పషితం స్యాచ్చుంభునా పరమాత్మనా | ఆతా గతేన 
దవేశా స్సాంబేన పరమాత్మనా || 33 


యస్య స్మృత్వా చ నామోక్త్యా సమగం సుకృతం భ*#*వేత | 
తస్మాత్సర్వపయత్తేన హ్యానేతవ్యో వృషధ్వజః || 34 


సమాగతే శంకరే5[త పావనో హి భ#*వేన్మఖః | 
భవిష్యత్యన్యథా5పూర్తః సత్యమేతదృవీమ్యహమ్‌ || 35 


దేవ దేవుడు, సాంబుడు, పరమాత్మయగు శంభుడు ఇచటకు 
వచ్చినచో సర్వము పవ్మ్శితమగును (33). శివుని స్మరించుటచే, 
నామమును ఉచురించుటచే యజ్ఞము పరిపూర్ణము, సుకృతము 
అగును. కాన సర్వ పయత్నములను చేసి శివుని ఇచటకు తిసుకుని 
రండు (34). శంకరుడు ఇచటకు వచ్చినచో యజ్ఞము 
పావనమగును. అట్లు గానిచో యజ్ఞము పూర్ణము కాబోదు. నేను 
సత్యమును ఏలుకుచున్నాను (35). 


[బహూూవాచ | 


తస్య తద్వచనం [శుత్వా దక్షో రోష సమన్వితః | ఉవాచ త్వరితం 
మూఢః ప్రహసన్నివ మూఢధిః || 36 


మూలం విష్ణుర్దేవ తానాం యత ధర్మస్సునాతనః | సమానీతో మయా 
సమ్యక్‌ కిమూనం యజ్ఞకర్మణ్‌ || 37 


యస్మిన్‌ వేదాశ్చ యజ్లాశ కర్మాణి వివిధాని చ | ప్రతిష్టితాని సర్వాణి 
సో5సౌ విష్ణురిహాగతః || 38 


సత్వలోకాతృమాయాతో [బహ్మా లోకపితామహాః | వేదై నవ్సోపనిషద్చిశ్చ 
వివిధైరాగమై స్సహ || 39 


బహ్మ ఇట్లు పలికెను - 


మూఢబుద్ది, కోధావిష్టుడనగు దక్షుడు ఆయన యొక్క ఆ మాటలను 
విని చిరునవ్వును నటిస్తూ వెంటనే ఇట్లు పలికెను (36). విష్ణువు 
దేవతలకు ఆధారము. సనాతన ధర్మము ఆయన యందు 
(పతిష్టితమై యున్నది. అట్టి విష్ణువును నేను సాదరముగా 
రప్పించితిని. ఈ యజ్ఞమునకు ఏమి లోటు వచ్చినది?(37). 
ఎవనియందు వేదములు, యజ్ఞములు, వివిధ కర్మలు సర్వము 
(ప్రతిష్టితమైయున్నవో, అటి విష్ణువు ఇచటకు వచ్చియున్నాడు (38). 
లోకములకు పితామహుడగు [బహ్మ వేదములతో, ఉపనిషత్తులతో, 
వివిధ శా|స్తములతో గూడి సత్యలోకమునుండి విచ్చేసినాడు (39). 


తథా సురగణ సాక మాగత స్సుర రాట్‌ స్వయమ్‌ | తథా యూయం 
సమాయాతా బుషయే వీతకల్మషాః || 40 


యే యే యజ్ఞోచితాశ్చాంతాః పాత భూతాస్సమాగతాః | 
వేదవేదారతత్తజ్ఞాస్సర్వే యూయం దృథవతాః || 41 


అ[తెవ చ కిమస్మాకం రుదేణాపి పయోజనమ్‌ | కన్యా దత్తా మయా 
విప (బహ్మణా నోదితేన హి || 42 


హరో5కులీనో5సౌ విప పితృమాతృవివర్షితః | భూతడేతపిశాచానాం 
పతిరేకోదురత్వయః || 43 


మరియు ఇందుడు స్వయముగాదేవతాగణములతో గూడి వచ్చినాడు. 
మరియు తొలగిన కల్మషములు గల బుషులు మీరందరు 
విచ్చసినారు (40). యజ్ఞమునకు యోగ్యమైన వారు, శాంతులు, 
సత్పాాతులు, వేదముల తత్త్వమును వేదారమును ఎరింగిన వారు, 
దృుథమగు వ్రతము గల వారు నగు మీరందరు వచ్చినారు (41). 
మనకు ఇచట రుదునితో పని యేమి ? హే దదీచీ! బ్రహ్మ 
(శురేపించగా నను ఆతనికి కన్యనిచ్చితిని (42). హె విపా! ఈ 


హరుడు కులముగాని, తలీదం[డులు గాని లేనివాడు భూత్మపేత 
పిశాచములకు ప్రభువు. ఎకాకి. ఆతనికి అత్మికమించుట చాల కష్టము 
(43). 


ఆత్మ సంభావితో మూఢస్త్సబ్దో మౌనీ సమత్సురః | కర్మణ్యస్మిన్న 
యోగ్యో5కసౌ నానీతో హి మయా5ధునా || 44 

తస్మాత్త్వమీదృశం వాక్యం పునర్వాచ్యుం నహి క్వచిత్‌ | సరై్వరృవదిః 
కర్తవ్యో యజ్ఞో మే సఫలో మహాన్‌ || 45 

ఆతడు తానె గొప్పయను గర్వము గల మూఢుడు. మౌనముగా 
నుండువాడు. అసూయాపరుడు. ఈ కర్మకు యోగ్యమైనవాడు కాదు. 
అందువలననే నేనాతనిని ఈనాడు రపించలేదు (44). కావున నీవు 


ఇట్టి పలుకులను మరియెచ్చటనూ చెప్పుకుము. మీరందరు కలిసి 
నా మహాయజ్ఞమును సఫలము చేయుడు (45). 


[బహ్మూవాచ | 


ఏత్యచ్చుత్వా వచన్తస్య దదిచో వాక్వమ।బవీత్‌ | సర్వేషాం శృణ్వతాం 
దేవమునీనాం సారసంయుతమ్‌ || 46 


బహ్మఇటుు పలికెను - 


వాని ఈ మాటలను విని, దదీచుడు దేవతలు మునులు అందరు 
వినుచుండగా సారముతో గూడిన మాటను పలికెను (46). 


దధిచ ఉవాచ: | 


అయజ్లోకయం మహాన్‌ జాతో వినా తేన శివేన హి | వినాశో5పి విశేషేణ 
హత తే హి భవిష్యతి || 47 


ఏవముక్త్వా దధీచో5సావేక ఏవ వినిగ్గతః | యజివాటాచ్చ దక్షన్య 
త్వరిత సాాాశమం యం, || 48 


తతో5న్యో శాంకరా యే చ ముఖ్యాఖ్గివమతానుగాః | నిర;$యుస్వాా 
శమాన్‌ సద్యశ్శాపం దత్త్వా తధావ చ || 49 


మునాౌ వినిగ్గతే తస్మిన్‌ మఖాదన్వోషు దుష్టదీః | శివదోహీ మునీ దక్షః 
పహసన్నిద మబవిత్‌ || 50 


దధీచుడు ఇట్లు పలికెను - 


నివుడు లేని ఈ మహాయజ్ఞము అయజ్ఞముగా మారినది. మరియు 
ఇచట విశేషించి నీ వినాశము కూడ జరుగగలదు (47). దధీచుడు 
ఇట్లు పలికి ఆయన ఒక్కడే దక్షుని యజ్ఞ వాటిక నుండి బయటకు 
వచ్చి వేగముగా తన ఆశమమునకు వెళి పోయెను (48). తరువాత 
నివమతానుయాయులగు ఇతర శంకర భకులు కూడా బయటకు 
వచ్చి, వెంటనే అదే తీరున శాపమునిచ్చి, తమ ఆశమములకు 
వెళిరి (49). దధీచి, ఇతర శంకర భకులు ఆ యజ్ఞమునుండి 
బయటకు రాగానే, దుష్టబుద్ది శివదోహి అగు దక్షుడు నవ్వుచూ ఆ 
మునులతో నిట్లనాను (50). 


దక్ష ఉవాచ | 


గతశ్శివ ప్రియో విప్రో దధీచో నామ నామతః | అన్యే తథావిధాయే చ 
గతాస్తే మమ చాధ్వరాత్‌ || 51 


ఏతచ్చుభతరం జాతం సంమతం మే హి సర్వథా | సత్యం బవిమి 
దేవేశ సురాశ్వ మునయస్తథా || 52 


వినష్టచిత్తా మందాశ మిథ్యా వాదరతాః ఖలాః | వేద బాహ్యా 
దురాచారా స్తాఃజాస్తే మఖకర్మణీ || 53 


వేదవాదరతా యూయం సర్వే విష్టుపురోగమాః | యజ్ఞం మే సఫలం 
విపాస్సురాః కుర్వంతు మా చిరమ్‌ || 54 


దక్రుడిట్లు పలికెను - 


నివునకు [ప్రియుడగు దధీచుడు అను [బబాహ్మణుడు వెళినాడు. అటు 
వంటి వారే మరి కొందరు కూడా నా యజ్ఞమునుండి తొలగిపోయిరి 
(51). ఇది అంతయూ మిక్కిలి శుభకరము. నాకు అన్ని విధముల 
సమ్మతము. ఇందా! దేవతలారా! మునులారా! నను సత్యమును 
పలుకుచున్నాను (52). వివేకము లేని మూర్తులను, మిథావాదముల 
యందభిరుచి గల దుష్టులను, వేద బాహ్యులను, దురాచారులను 
యజ్ఞకర్మలోనికి రానీయరాదు (53). మీరందరు వేదాధ్యయనపరులు. 
మీకు ముందు విష్ణువు ఉండి నడిపించును. ఓ 

బాహ్మణులారా! దేవతలారా! విలంబము లేకుండగా నా యజ్ఞమును 
సఫలము చేయుడు (54). 


[బహూూవాచ | 


ఇత్యాకర్య వచస్తస్య శివమాయా విమోహితాః | యన్మఖీ దేవయజనం 
చక్రుస్సుర్వే నురర్ధయః || 55 


ఇతి తన్మఖశాపో హి వరితో మే మునీశ్వర | యజ్ఞ విధ్వం సయోగో5పి 
(పోచ్యుతే శృణు సాదరమ్‌ || 56 


ఇతి భీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుదసంహితాయాం 
ద్వితీయే సతిఖండే యజ్నపారంభో నామ సప్తవింశోకధ్యాయః (27). 


బహ్మ ఇట్లు పలికెను - 


వాని ఈ మాటలను విని శివమాయచ విమోహితులైన వారై దేవర్పులు 
అందరు ఆ యజ్ఞమునందు దేవతలకు హనిస్సులనీయ 
నారంభించిరి (55). ఓ మహరి! ఇంతవరకు ఆ యజ్ఞమునకు శాపము 
కలిగిన తీరును వర్లించితిని. ఇపుడు ఆ యజ్ఞము విధ్వంసమైన 
తీరును వర్లించెదను. శద్దతో వినుము (56). 


శీ శివ మహాపురాణములోని రెండవదియగు రుద సంహితయందు 
రెండవది యగు సతీఖండములో దక్షయజ్ఞ |పారంభమనే ఇరువది 
ఏడవ అధ్యాయము ముగిసినది (27). 


